NOOR An 

SAAT సు ERD 

\ £ అతన 
సరీ 


రా 
ఇక 


9}n}nsu| sdA] uoy 


~~ 
2 
Q 
© 
(op) 
లీ 
D 
న్‌ 
(అ= 
కం, 
— 
© 
= 
చై 
2 
యై 
[0౮5 
కై 
= 
కం, 
(౮ 
క 
వ 
ల్లి 
cr 
అ 
= 


Kiron Type Institute 


చ శఉంకరంాచార్వ ఐరచిత 


అర్థనారీశ్వర స్తోత్రమ్‌ 


01.చాంపెయ గౌరార్డ శరీరకాయై 
కర్పూర గౌరార్ధ “కరీరకాయః 
ధమ్మిల్లకాయె చ జటాధరాయ 
నమః శివాయై చ నమః శివాయ॥। 


సంపెంగ పువ్వువలే ఎర్రనైన అర్ద శరీరము కలది - కొప్పు ధరించినది 
అగు పార్వతికి, కర్పూరము వలే తెల్లనైన ' అద్దశరీరము కలవాడు - జటాజూటము 
ధరించినవాడు అగు శివునకు నమస్కారము. 


ఒకవైపు ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్న అమ్మ, మరొకవైపు తెల్లని 
కర్పూర కాంతితో వెలుగుతున్న అయ్య, ఒకవైపు సుందరమైన కొప్పు కలిగిన 
అమ్మ, మరొకవైపు జటాజూటము కలిగిన అయ్య - ఆహా భిన్న రూపులు ఐక 
రూపమైన అర్థనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. 


02. కస్తూరికా కుంకుమ చర్చితాయై 
చితారజఃపుఖ్టు విచర్చితాయ। 
కృతస్మరాయై వికృతస్మరాయ 
నమః శివాయై చ నమః శివాయ॥। 


కస్తూరీ - కుంకుమలను శరీరముపై పూసుకున్నది - మన్మథుని 
బతికించినది అగు పార్వతికి, చితిలోని భస్మమును పూసుకున్నవాడు - మన్మథుని 
సంహరించిన వాడు అగు శివునకు నమస్కారము. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


స 


వ ఆ 
soe wo 


"| మరొకవైపు చితాభస్మమును తలా ధరించిన అయ్య, ఒకవైపు మన్మధుని 
సంహరించిన అయ్య, మరొకవైపు అదే మన్మధుని బతికించిన అమ్మ, - ఆహా 
భిన్న రూపులు ఏక రూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. 
03. రుణత్వణత్మంకణ నూపురాయై 

పాదాబ్దరాజత్ఫ్సణి నూపురాయ। 

హేమాంగదాయై భుజగాంగదాయ 

నమః శివాయై చ నమః శివాయ॥। 

రుణ రుణమని మోగు కంకణములు - అందెలు, బంగారు భుజకీర్తులు 


ధరించిన పార్వతికి, పాములను పాదములందు కడియములుగానూ - చేతులందు 
యూరములుగానూ ధరించిన శివునకు నమస్కారము. 


ఒకవైపు ఘల్లు ఘల్గుమనే కంకణములు చేతులకు, భుజకీర్తులు భుజములకు 
అందెలు కాళ్ళకు ధరించిన అమ్మ, మరొకవైపు నాగులను వాదములకు, 


హస్తములకు, ఆభరణములుగా ధరించిన అయ్య, - ఆహా భిన్న రూపులు ఏక 
రూపమైన అర్థనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. 


04. విశాలనీలోత్సల లోచనాయ 
వికాసిపంకేరుహ లోచనాయ; 
సమెక్షణాయై విషమేక్షణాయ 
నమః శివాయై చ నమః శివాయ॥। 
విశాలమైన నల్లకలువలవంటి కన్నులు కలది - రెండు కన్నులున్నది అగు 


పార్వతికి, వికసించిన ఎర్రతామరలవంటి కన్నులు కలవాడు - మూడు కన్నుల 
వాడు అగు శివునకు నమస్మారము. 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


429 ఒకవైపు విశాలమైన నల్లటి కలువలను బోలిన చల్లని కళ్ళతో అమ్మ, 
౧|| మరొకవైపు పూర్తి వికసించిన ఎర్రని తామరలవంటి త్రినేతములతో అయ్య. - 
స ఆహా భిన్న రూపులు ఎక రూపమైన అర్థనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. 


05. మందారమాలా కలితాలకాయై 
కపాలమాలాంకిత కంధరాయ। 
దివ్వాంబరాయై చ దిగంబరాయ 
నమః శివాయై చ నమః శివాయ॥ 


మందారమాలను కురులలో అలంకరించుకున్నది - దివ్య వస్త్రములను 
ధరించినది అగు పార్వతికి, మెడలో కపాలమాలను అలంకరించుకున్నవాడు - 
దిగంబరుడు అగు శివునకు నమస్మారము. 


ఒకవైపు ఎర్రటి మందార పుష్పమాలను ధరించి, మెరిసిపోయ దివ్యమైన 
వస్తాలను ధరించిన అమ్మ, మరొకవైపు కపాలమాలను ధరించి దిగంబరుడైన 
అయ్య. - ఆహా భిన్న రూపులు ఏక రూపమైన అర్థనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. 


06. అంభోధరశ్యామల కున్తలాయై 
తటత్ర్రభాతామ జటాధరాయ 
నిరిశ్వరాయై నిభఖిలెశ్వరాయ 
నమః శివాయై చ నమః శివాయ॥ 


మబ్బువంటి నల్లని కేశములు కలది - తనకంటే గొప్పవారు లేనిది అగు 
పార్వతికి, మెరుస్తున్న రాగిరంగు జటాజూటము కలవాడు - అందరికంటే 
గొప్పవాడు అగు శివునకు నమస్కారము. 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


స 


|| స్వరూపిణి మైన అన్య మరొకవైపు రాగి రంగు జటాజూటము కలిగిన శివ 


MW EE సకస 
soe wo 


స్వరూపుడైన అయ్య - ఆహా భఖీన్న రూపులు ఏక రూపమైన అర్థనారిశ్వరునికి 
నమస్కరిస్తున్నాను. 


07. ప్రపంచసృష్ట్యున్‌ ముఖలాస్యకాయి 

సమస్తసంహారక తాందవాయ। 

© 
జగజ్జనన్యై జగదెకపిల్రె 
నమః శివాయై చ నమః శివాయ॥। 
ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలిత నృత్యము చేయు 

జగన్మాతయగు పార్వతికి, సమస్తమును సంహరించు ప్రచండ తాండవము చేయు 
జగత్ప్సితయగు శివునకు నమస్కారము. 


ఒకవైపు సృష్టి [పారంభ సమయంలో లాస్యం హ్‌ జగన్మాత అమ్మ, 
మరొకవైపు సృష్టి సంహార సమయంలో తాండవం చేసే జగత్సిత అయిన అయ్య- 
ఆహా భిన్న రూపులు ఏక రూపమైన అర్థనారీశ్వరునికి నమస్మరిస్తున్నాను. 


08. (పదిప్తరత్నోజ్ఞ్వల కుందలాయై 
స్ఫురన్మహాపన్నగ భూషణాయ। 
శివాన్వితాయై చ శివాన్వితాయ 
నమః శివాయై చ నమః శివాయ॥ 


ప్రకాశించు రత్నకుండలములు ధరించినది - శివునితో కలసినది అగు 
పార్వతికి, శోభిల్లు మహాసర్పములను అలంకరించు కున్నవాడు - పార్వతితో 
కలసిన వాడు అగు శివునకు నమస్మారము. 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


డం ఒకవైపు ఉజ్జ్వలమైన కాంతితో మెరిసిపోయే రత్నకుండలములు ధరించిన 
2 శివునితో కలసిన పార్వతి, మరొకప్రక్క మహా సర్పములను కర్ణాభరణములుగా 
1 ధరించి పార్వతితో కలసిన శివుడు - ఆహా భిన్న రూపులు ఏక రూపమైన 
| అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. 


09. ఏతత్పలేదష్టక మిష్టదం యో 
భక్వా స మాన్యో భువి దీర్గజీవీ। 
(పొష్నోతి సౌభాగ్య మనన్తకాలం 
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః॥ 


కోరికలు తీర్చు ఈ ఎనిమిది శ్లోకముల స్తోత్రమును భక్తితో పరించువాడు, 
ఆదరణీయుడై భూలోకమునందు చిరకాలము జీవించును. అనంత కాలము 
సౌభాగ్యమును పొందును. అతనికి ఎల్లప్పుడు అన్నీ సిద్ధించును. 


ఎవరైతే ఈ ఎనిమిది శ్లోకాలను నిరంతరం భక్తితో స్మరిస్తారో, వారికి 
జగన్మాతా, పితరులైన పార్వతీ పరమేశ్వరులు అన్ని కోరికలను అనుగ్రహించి, 
అన్ని కార్యములను సిద్ధింపచెయడమ కాక, వారిని భూలోకమునందు దీర్హకాలము 
ఇతరులచే గౌరవింపబడే వారుగానూ, అనంత సౌభాగ్యములతో తులతూగేటట్లు 
ఆశీర్వదిస్తారు. 


// ఇతి శ్రీ ఆదిశంకరాచార్యకృత అర్ధనారీశ్వర స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ // 


ఓం అర్ధనారిశ్వరాయై నమః - - - 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


న్నా 


| 
నలా [| 
ళా ez 994 994 WU 


4 


రు 
న 
3 
= 
= 
టి 
f= 
ర్తు 
క్‌ 
- 
_ 
(©) 
క 


Kiron Type Institute 


